శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రమ్‌?) 
(భార్రార్ధమ్మ 


గు : కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
౬ గౌతమ్‌నగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


పూర్వాంగం... 


శ్రీ శంకరాచార్యులు, మండనమిశ్రుల మధ్య జరిగిన వాదములో 
మండనమిశ్రుడు పరాజయం పొందెను. తన భర్త పక్షమున తాను వాదింతునని, 
తనను కూడ ఓరించిన తర్వాతనే విజయం పొందునట్లగునని ఉభయభారతి 
ప్రకటించెను. వారివురి వాదన ప్రారంభమయ్యెను. ఆ వాదనలో ఉభయభారతి 
కామశాస్త్ర ప్రసంగము దెచ్చెను. అందుకు శంకరులు 30 రోజులు గడువు కోరి, 
ఒక గుహలో పడుకొని, తాను తిరిగి వచ్చువరకు తన శరీరమును సంరక్షించమని 
తన శిష్యుడు పద్మవాదుని కోరి, అప్పుడే మరణించిన అమరశేన మహారాజు 
శరీరములో పరకాయ ప్రవేశము చేసి కామశాస్త్ర జ్ఞానమును పొందిరి. రాజు 
శరీరములో శంకరులున్నట్లు గ్రహించిన మంత్రులు శంకరులను రాజు శరీరము 
లోనే ఉంచుటకుగాను శంకరుల శరీరము వెదికించి చితిమీదవుంచి నిప్పంటిచిరి. 
ఈ విషయం తెలుసుకున్న శంకరులు రాజు శరీరము విడిచి చేతులుకాలిన తన 
శరీరములో ప్రవేశించిరి. 

ఆ సందర్భంలో శంకరులు శ్రీ లక్ష్మీనరశింహస్వామిని స్తోత్రము చేసి శ్రీ 
లక్ష్మీనరశింహస్వామి వారి కటాక్షముతో కాలిన చేతులు తిరిగి పొందిరి. ఆ 
స్తోత్రమే ఈ “లక్ష్మీనృశింహ కరావలంబ సోత్రమ్‌”. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


శ్ర లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోతము (17) 


01 శ్రీమత్సయోనిధి నికేతన చక్రపాణే 
భోగీంద్ర భోగ మణిరం(రా)జిత పుణ్యమూర్తే 
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


శ్రీమంతమైన పాలసముద్రము నందుండు వాడా! చక్రపాణీ! యోగీశ్వరుడా! 
శాశ్వతుడా! శరణు పొందగినవాడా! సంసార సముద్రము దాటించు 
నౌకయైనవాడా! ఓ లక్షీ నారసింహా! నాకు చేయూతనిమ్ము. 


శ్రీ మంతమగు క్షిరసాగరమున శేషతల్పముపై, ఆదిశేషుని పడగల పై 
నున్న రత్నముల కాంతులచే విరాజిల్లు దివ్య దేహము కలవాడా! భక్తరక్షణలో 
సదా జాగరూకుడవై కరమున సుదర్శన చక్రము దాల్చినవాడా! యోగీశ్వరా! 
నాశరహితుడా! దీనులపాలిటి దిక్కైనవాడా! సంసారసాగరము దాటించు 
తెప్పయైనవాడా! లక్ష్మీ నృసింహస్వామీ! నాకు నీ చేయూతను నిమ్ము. 


క్షీరసాగరములో ఆదిశేషునిపై ఉన్న రత్నముల కాంతిచే వెలుగుతూ, భక్త 
రక్షణకై సుదర్శన చక్రమును దాల్చి దీనులకు దిక్కై సంసార సాగరములో నావ 
అయిన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 


సుదర్శనచక్రమును చేతబట్టుకొని, విలాసముగా నాదిశేషుని శరీరమను 
పాన్సునందు పవళించి అతని తలలయందలి రత్నములచే ఒడలెల్ల మెరయ, 
సొగనుమీరగా ఉన్న ఓ స్వామీ! యోగులకు ధ్యానింపదగిన వాడా! ఓ 
నాశరహితుడా! దీనులపాలిటి దికైన ఓ స్వామీ! సంసార సముద్రమును గడప 
ఓడయగువాడా! ఓ లక్ష్మీనృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము. 


Kiron Type Institute 


Kiron Type Institute 3 


'|02 బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్శ కిరీటకోటి- 
సంఘట్టితాంఘి కమలామల కాంతికాంత। 
లక్ష్మిలసత్ముచ సరోరుహ రాజహంస 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, మరుత్తులు, సూర్యుడు, మొ॥ దేవతలు 
[పణమిల్లగా వారి కిరీటములు ఒరుసుకొనుచున్న పాదపద్మములకాంతితో 
రమణీయమైనవాడా! లక్ష్మీదేవి స్తనపద్మములందు విహరించు రాజహంసమా! 
ఓ లక్ష్మీనారసింహా! నాకు చేయూతనిమ్ము. 


బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, వాయువు, సూర్యుడును నీ పాదముల చెంత 
శిరము వంచి ప్రణమిల్లగా, వారి కిరీటములు నీపాదపద్మములు నొరసికొనగా 
శుద్ధమైన కాంతితో విరాజిల్లువాడా! ప్రకాశించు కుచములను తామర మొగ్గలకు 
రాజహంస యైనవాడా! లక్ష్మీ నృసింహస్వామీ! నాకు నీ చేయూత నొసగుము. 

బ్రహ్మ, ఇంద్ర, వాయు, సూర్యులు వారి కిరీటములు నీ పాదములను 
తాకునట్లు శిరసు వంచి నమస్మరించగా, తామర పుష్పములను వక్షమున ధరించిన 
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 

బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు, వాయువు, సూర్యుడు వీరి కిరీటముల 
యొత్తిడిగల పాదముల చక్కని కాంతిగలవాడా! లక్ష్మీదేవి యొక్క ప్రకాశించుచున్న 
చనుతామర మొగ్గలకు రాజహంసమైన వాడా! ఓ లక్ష్మీనృసింహస్వామీ! నాకు 


మారో[గ భీకర మృగ ప్ర(యువరార్దితస్య। 
ఆర్తస్య మత్సర నిదాఘ (సుదుఃఖితస్య)నిపీడితస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


Kiron Type Institute ఓ 


Kiron Type Institute 


AACE INE’ ar haa ae 
soto YY 3౪m యె 


సంసారమనే ఘోరమైన, దారి తెలియని అడవిలో సంచరించుచూ, 
కామములనే భయంకర మృగములచే పీడింపబడుచూ, మాత్సర్యమనే వడగాడ్చు 
వలన తపించుచూ దుఃఖించు నాకు ఓ మురారీ! లక్ష్మీ నారసింహా! చేయూతనిమ్ము. 


మురార్‌! సంసార మను మోరాటవితో తిరుగుచు, మన్మధుడను 
క్రూరమృగమునకు చిక్కి బాధితుడనై, దినుడనై, ఈర్ష్య (గీష్మముచే చిక్కి శల్యమైతిని. 
లక్ష్మీనృసింహా! నాకు నీ చేయూత నొసగుము. 

శళలసాతతున అరణ్యంలో తిరుగుతూ, మన్మధుడనె మృగానికి చిక్కి బాధతో 
అల్లాడుతున్న నన్ను రక్షించుటకు శ్రీ లక్ష్మి నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 

ఓ మురారీ! సంసారమను కారడవి యందు బడి తిరుగుచు మన్మథుండను 
నీ కూర మృగము వాతబడి బాధ నొందుచున్నవాడను, కోధమను గ్రీష్మముచే 
పీల్చబడుచున్న నాకు ప్రాపగుము. 


04. సంసారకూప మతిఘోర మగాధమూలం 
సంవ్రాపష్య దుఃఖ శతసర్ప సమాకులస్య, 


దీనస్య దేవ కృపయా(ణా) పదమా(శరణా)గతస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


అతిఘోరమైన, అంతులేని లోతుగల సంసారకూపములో పడి, దుఃఖములనే 
వందలకొలది పాపములచే చుట్టుముట్ట బడి నీ పాదములు చేరిన దీనుడనైన 
నాకు ఓ దేవా! లక్ష్మి నారసింహా! చేయూతనిమ్ము. 


లక్ష్మీనృసింహా! మిక్కిలి భయము గొలుపుచు, మిక్కిలి లోతైన సంసారమను 
నూతిలోపడి కష్టములను వందలాది సర్పములచే పీడింపబడి, దీనుడనై నిన్ను 
శరణుజొచ్చితిని. నాకు దయతో నీ చేయూత నిమ్ము. 


భయంకరమైన విషసర్పాలతో కూడిన సంసారమనే సాగరములో చికి 
నిన్ను శరణు వేడుచున్న నాకు, శ్రీ లక్ష్మి నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


3 ఓ లక్ష్మీనృసింహా! మిగుల భయంకరమై, చాలా లోతుగల సంసారమను 
౫ ||నూతిలోబడి దుఃఖములను పాములకు చిక్కి కలవరము నొందిన కృపణుండగు 
క [నన్ను కరుణించి చేయూత నిచ్చి లెవదీయుము. 
05. సంసారసాగర విశాల కరాళకా(ముల 
నక్రగ్రహ (గ(సిత)సన నిగ్రహ విగ్రహస్య 
వ్యగస్య రాగరసనోర్మి(నిచయోర్శి) నిపీడితస్య 
(మగ్నస్య రాగలసదూర్శినిపిడితస్య) 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 
సంసారమనే సముద్రములోని భయంకరమైన పెద్ద మొసళ్ళు నా 


సిగహమును మంగగా కలతచెందినవాదను, మమకారమనె అలలచే 
పీడింపబడుచున్నవాడను అయిన నాకు ఓ లక్ష్మి నారసింహా! చేయూత నిమ్ము. 


సంసారమను సాగరమున అతి పెద్దదైన, భయంకరమైన మొసలివంటి 
కామగ్రహము నన్ను మింగ చూచు చున్నది. ఈ రాగపీడనము నుండి 
బయటపడుటకు లక్ష్మీనృసింహా! నీ చేయూత నొసగుము. 


సంసార సాగరంలో భయంకరమైన మొసలి రూపంలో - కామము అనే 
(గ్రహం నన్ను మింగాలని చూస్తున్నది. దీనినుండి రక్షించుటకు శ్రీ లక్షీ నృసింహ 
స్వామీ నాకు చేయూతనిమ్ము. 


ఓ లక్ష్మీనృసింహ స్వామీ! సంసారమను సముద్రమందలి భయంకరమైన 
కామమను పెద్ద మొసలిచె చిక్కుపడినవాడనై విషయ చింతలను అలలచె వెనకకు 
ముందునకు గుంజబడి భాదల నొందుచున్న నాకు ఆధారము అగుము. 


06. సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ 
శాఖాశ(యు)తం కరణపత్ర మనంగ పుష్పమ్‌ 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


ఆరుహ్య దుఃఖ ఫలితం(ఫలినం)(జలధా) పతతో దయాళో 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 


పాపమే బీజముగా, అంతులేని కర్మలే కొమ్మలుగా, ఇంద్రియములెే 
ఆకులుగా, కామములే పుష్పములుగా, దుంఖములే ఫలములుగా కల సంసార 
వృక్షమునెక్కి బాధపడుచున్న నాకు దయామయుడవైన ఓ లక్ష్మీ నారసింహా! 
చేయూత నిమ్ము. 


దయాన్వితుడవగు లక్ష్మీనృసింహస్వామి! సంసార మొక |మానువంటిది. 
పాపము దీని విత్తు. అంతులేని దుష్ఫ్రత్యములు దాని కొమ్మలు. ఇంద్రియములే 
ఆకులు. మన్మధుడు పూవు. ఇట్టీ సంసార వృక్షము నెక్కి శోక సాగరమున 
పడుచున్న నాకు లక్ష్మినృసింహా! నీ చేయూత నొసగుము. 


పాపమనే విత్తనముతో, చెడు కార్యములు కొమ్మలుగా, ఇంద్రియములు 
ఆకులుగా, మన్మధుడు పుష్పముగా ఉన్న మానువంటి సంసారము పైనుండి 
దిగలేక ఉన్నాను. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 


స్వామీ! వాతముతవఅతన బుట్టి పెరిగి, పాపకర్మలను కొమ్మలతో కూడి 

ఇంద్రి యములను ఆకులుగలిగి, మన్మథుందడను పూవు గలిగిన యీ చెడు 
సలలారమను చెట్టెక్కి సంసార సముద్రములో బడిన నన్ను చేయూత నిచ్చి 
లేవనెత్తుము. 
07. సంసార సర్ప ఘనవక్ర భయోగ్రతీవ- 

(సంసార సర్ప (విషదగ్గ మహో గతీ|వ)విషదుష్ట భయోగతీవ) 

దంష్టాకరాళ విషదగ్గ (దంష్రాగ్రకోటి పరిదష్టువినష్టమూర్తః 

నాగారివాహన సుధాబ్ది పతాకం 


లక్ష్మీనృసింహ! మమ "దేహి కరావలంబమ్‌] 


Kiron Type Institute క 


Kiron Type Institute 


3 సర్పములకు శత్రువైన గరుడుడు వాహనముగా కలవాడా! అమృత 
సాగరము నందు నివశించు వాడా! లక్ష్మీ నారసింహా! సంసారమనే సర్పము 
"యొక్క మహోాగ్రములైన, విషముతో నిండిన కోరలచే కరవబడి క్షీణించుచున్న 
నాకు చేయూత నిమ్ము. 


గరుడవాహనా! క్షీరాబ్టిశయనా! పరాక్రమవంతా! లక్ష్మినృసింహా! విషముతో 
నిండి, భీకరములై వాడియైన కోరలుగల సంసారమను విషసర్పము నన్ను కాటు 
వేయగా, దాని కోరలలోని విషముచే నారూపమే మారిపోయినది. లక్ష్మినృసింహా! 
నాకు నీచేయూత నొసగుము. 


వాడి కోరల నిండా విషముతో సంసారమనే సర్పము నన్ను కాటు 
వేయుచున్నది. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 


ఓ గరుడవాహనుడా! పాలసముద్రమున పవళించు స్వామీ! శూరుడు 
అనువాని మనుమడగు ఓ లక్ష్మీనృసింహ స్వామీ! సంసారమను త్రాచుపాము 


యొక్క విషముచే దుష్టములై, భయంకరములై, క్రూరములై, తీక్షణములైన కోరల 
యందలి భీషణమయిన విష సంపర్మముచే నశించిన శరీరము గల నాకు చెయూత 
ఒసంగుము. 
08. సంసార దావదహనాతుర(కర)(కుల) భీకరో(గురు- 
జ్వాలా వళీభి రతి(భిదగ్గ తనూరుహస్య 
త్వత్సాదపద్మ సరసీం శరణాగతస్య(సరసీరుహ మాగతస్య) 
(త్వత్సాదయుగ్మ సరసీరుహ మస్తకస్య) 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 


సంసారకునే దావాగ్నియొక్క భయంకర జ్వాలలచే దహించబడే నీ పాద 
పద్మములు ఆశయించిన నాకు ఓ లక్ష్మి నారసింహా! చేయూత నిమ్ము. 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


ax FE ౯ Ee ng 
౨౮౪౬౦ ల umn లలల 


సంసారమను దావానల మన్నివైపులను విస్తరించి యుండగా దాని 
భీకరజ్వాలల మధ్య చిక్కి రోమములు తగలబడుచుండగా నీ పాద పద్మముల 
చెంత శిరము వంచి ప్రణమిల్లిన నాకు లక్ష్మీనృసింహా! నీ చేయూత నొసగుము. 


తంసోరకునే దావాగ్ని జ్వాలల మధ్య చిక్కి శరీరము తగులబడుచుండగా 
నీ పాద పద్మములకు పణమిల్లుచున్నాను. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు 
చేయూతనిమ్ము. 

క్రీ లక్ష్మీ నృసింహస్వామీ! సంసారమను కార్చిచ్చు యొక్క అన్నివైపుల 
చుట్టి వచ్చుచున్న భయంకరములై కూరములైన మంటలచె మాడిపోయిన 
రోమములు గల వాడనై; నీపాదములను శిరమునదాల్సి ధ్యానించుచున్న నాకు 
చేయూత యొసంగి దిక్కగుము. 


09. సంనారజాల పతితస్య జగన్నివాస 
సర్వంద్రియార్ధబడి(శస్థ్ర(శాగ్రశార్థ రుషోపమస్య (రుషాత్మనశ్చ) 
పోళ్టండిత (త్మంపిత)(త్రంభిత) ప్రచుర తాలుక మస్తకస్య 


లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 


సంసారమనే వలలో వడి, ఇంద్రియ సుఖములనే గాలమునకు చిక్కిన 
చెప వలే ఉన్న దవడలు వణుకుచూ, తలతిరుగుచున్న నాకు ఓ జగన్నివాసా! 
లక్ష్మీ నారసింహా! చేయూతనిమ్ము. 


జగమందంతటను అంతర్యామివై విల్లసిల్లు లక్ష్మీనరసింహాస్వామి! నేను 
సంసారమను వలలో తగులుకొని సర్వెంద్రియ విషయములను గాలమున చికి 
నోరు తెరచి, తలయెత్తిన చేప తెరగున ఉన్నాను. లక్ష్మినృసింహా! నాకు నీ చేయూత 
నొసగుము. 


కోరికలనే గాలమునకు an నంసాత మన తఅలో ఇరుక్కుని, 
విలవిలలాడుచున్న చేపవలే ఉన్నాను. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు 
చేయూతనిమ్ము. 


Kiron Type Institute 9 


Kiron Type Institute 


స వలలో తగులుకొని స్తీగంధాది విషయములకు లోనై హా. చవమూదిరి 
తన్నుకొను చున్నవాడను. ఎత్తబడినదియు తెరవబడిన దవడలు తలయు గల 
నాకు చేయూత నిచ్చి దయతో కాపాడుము. 
10. సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత 
నిష్టిష్టమర్శవపుషః సకలార్తినాశ। 
(నిష్టీడ్యమానవపుషః (సకలార్తినాశ)సకలార్ధితస్య! ) 
ప్రాణప్రయాణ భవబీతి సమాకులస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 


ల 
ToT 
DSW ఆ! 


సమస్త దుఃఖములను నశింపచేయు ఓ లక్ష్మీ నారసింహా! సంసారమనే 
భయంకరమైన మదపుటేనుగు తొండము దెబ్బలచే నలిగిపోయిన, మరణ 
భయముచే వ్యాకులచిత్తుడనైన నాకు చేయూత నిమ్ము. 


సంసారమను మత్తగజేందము తన తొండముతో నా యొడలెల్ల నొచ్చినది. 
సర్వవిధములగు వదన లనుభళవించు చున్నాను. ప్రాణములు పోవునను తలంపు 
నాకు భయభాంతులు కలిగించి, మనస్సు అశాంతికర మగుచున్నది. ఓ 
లక్ష్మీనృసింహ! దయతో నాకు నీ చేయూత నిమ్ము. 


సంసారమనే మత్త గజము తన తొండముతో నన్ను బాధించు చున్నది. 
అశాంతి, భయము నన్ను అలముకున్నవి. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు 
చేయూతనిమ్ము. 


లక్ష్మీనృసింహ స్వామీ! సంసారమను భయంకరమైన మదపుటేనుగు 
తొందపు దెబ్బలచే నొచ్చిన మనుగలవాడను, సమస్త బాధలచే గృశించినవాడను, 
ప్రాణాపదవలన నైన భయముతో కూడుకొనినవాడను నగు నాకు జేయూత 
యొసంగుము. 


Kiron Type Institute 


Kiron Type Institute 10 


|: అంధస్య మే హృతవివేక మహాధనస్య 

| చోరైః ప్రభో బలిభిరింద్రియ నామధేయెః। 

(చోరై ర్మహాబలిభి రిందియ నామధేయిః) 
మోహాంధకూప(కార) (నివహేకుహరె వినిపాతితస్య 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌। 


తత్వమును తెలుసుకోలేని గుడ్డివాడనైన నాయొక్క వివేకమనే మహాధనమును 
ఇంద్రియములనె మహాబలవంతులైన దొంగలు అపహరించి, నన్ను అజ్ఞాన మనే 
గాధాంధకారములో పడత్రోసిరి. ఓ లక్ష్మీ నారసింహా! నాకు చేయూత నిమ్ము. 


విషయవాసనలలో తగులుకొని, [గుడ్డి వాడనై, మహా బలము కల 
“ఇంద్రియములను చోరులు” నా వివేకము నపహరింపగా చారి తప్పి, అజ్ఞాన 
మను చీకటి నిండిన గుహలోని కి త్రోసివేయబడిన నాకు లక్ష్మీనృసింహా! నీ 
చేయూత నొసగుము. 


విషయ వాసనలలో చిక్కుకుని ఇంద్రియములు అనే దొంగలు నా 
వివేకమును పోగొట్టగా అజ్ఞానమనే గుహలో నెట్టివేయబడ్డాను. శ్రీ లక్ష్మి నృసింహ 
(ఆల) ల © © 
స్వామీ నాకు చేయూతనిమ్ము. 


ఓ లక్ష్మినృసింహా! బలవంతులైన ఇంద్రియములను దొంగలు - రాగాదులచే 
[గుడ్డివాడనైనందున - నా వివేకమును, కలిమి నంతయు దోచుకొని అజ్ఞాతపు 
కోనలో పడనెట్టిరి. నాకు చేయిచ్చి నన్ను కాపాడుము. 

12. బద్వాగలే యమభటా బహు తర్ణయంతః 
(బద్ధ్వా కశైర్యమభటా బహు భర్తయంతి) 
కర్షంతి యత్ర భవ పాశ శతైర్యుతం మామ్‌; 
(కర్షంతి యత్ర పథి పాశశతైర్యదా మామ్‌;) 


Kiron Type Institute 11 


Kiron Type Institute 


ఏకాకినం పరవశం చకితం దయాళో 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 
సంసారబంధములో చిక్సి ఎకాకినై, పరాధీనుడనై, భయపడుచున్న నన్ను 


యమభటులు బెదిరించుచూ మెడకు తాడుకట్టి ఈడ్చుకు పోవునప్పుడు ఓ 
దయాయమా! లక్ష్మీ నారసింహా! నాకు చేయూత నిమ్ము. 


నేనొంటరినై, ఇంద్రియ పరువశుడనై, భీతిలియుండగా యమకింకరులు 
నన్ను పాశములతో కట్టీ, కొరడాలతో బెదిరించి నన్నెటు కీడ్చెదరో, అచ్చట 
ఆసమయమున నాకు కృప చూపుము. 


ఇంద్రియ లోలుడనైన నన్ను యమ భటులు తమ పాశములు వెసి, 
కొరడాలతో కొట్టుచూ, ఈడ్పు వేళ శ్రీ లక్ష్మి నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 


దయామయుడవగు ఓ లక్ష్మీనృవి ంవాస్వామీ! ఎప్పుడు నన్ను 
యమకింకరులు దిక్కు మాలిన వానిగా జూచి, పరవశుండనై భయముంజింది 
యుండగా ఎచ్చట బట్టి ఈడ్తురో అచ్చోట ఆ సమయమున పొడసూపి నాకు 
చేయూత నిమ్ము. 


13. లక్ష్మిపతే కమలనాభ సురేశ విష్ణో 
వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్మరాక్ష 
(యజ్లైశ యజ్ఞ మధుసూదన విశ్వరూప।) 


[బహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ 
దేవేశ దేహి కృపణస్య కరావలంబమ్‌ు॥। 
(లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥) 
ఓ లక్ష్మీపతీ! పద్మనాభా! దేవనాయకా! విష్ణుమూర్తీ! యజ్ఞరక్షకుడా! యజ్ఞ 
స్వరూపుడా! మధుసూదనా! విశ్వరూపుడా!, [బహ్మనిష్టుడా! కేశవా! జనార్దనా! 
వాసుదేవా! లక్షీ, నారసింహా! నాకు చేయూత నిమ్ము, 


Kiron Type Institute 12 


Kiron Type Institute 


J లక్ష్మీపతివి, నాధీయందు తామరపూవు కలవాడవు, reap 
ఖ్‌ | ఉత్తమమైనవాడవు, విశ్వమంతయు నీ రూపముగ కలవాడవ. [బాహ్మణులకు 
“నేలు చేయువాడవు, త్రిమూర్తివి, పళయకాలమున దుష్టులను శిక్షించువాడవు, 


(5) 
అ 
7) 


“|లోకాధారుడ వగు ఓ లక్ష్మీ నృసింహా! నాకు నీ చేయూత నొసగుము. 
నీవు లక్ష్మీపతివి. కమలనాభుడవు. విశ్వవ్యాప్తుడవు. దుష్ట శిక్షకుడవు. శ్రీ 
లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 
లక్త్మీపతే! బొద్దున తామరగల యో స్వామీ! ఓ దేవదేవుడా! ఓ సర్వ 
వ్యాపకుడా! ఓ యజ్ఞ పురుషుడా! ఓ యజ్ఞ రూపుడా! ఓ మధుదైత్య మథనా! ఓ 
సర్వ ప్రపంచ రూపుడా! ఓ [బాహ్మణ ప్రియుడా! క్‌ జనార్ధనా! ఓ వాసుదేవా! ఓ 
లక్ష్మీనృసింహ! నాకు జేయూత నిమ్ము. 
ఊక సన చక్ర మపరేణ కరేణ శంఖ 
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్టన్‌, 
వామెతరేణ వరదాభయ హస్తముద్రాం 


లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


ఒక చేతితో చక్రమును, వేరొకచేతితో శంఖమును, మరొక చేతితో 
లక్ష్మీదేవిని పట్టుకొని, వరదం - అభయం - పద్మ చిహ్నములు ధరించిన 
కుడిచేతితో లక్ష్మీ నారసింహా! నాకు చేయూతనిమ్ము. 

ఓ లక్ష్మీనృసింహస్వామీ! నీవు ఊర్ధ్వ బాహుద్వయముచే శంఖ చక్రములను, 
క్రింది ఎడమ చేతితో లక్ష్మీదేవిని, కుడిచేత వరదముద్రను, అభయముద్రను దాల్చి 
నిలచినవాడవై నాకు చేయూత నిమ్ము. 

స్‌ పై బాహువులతో శంఖ చక్రములను, క్రింది ఎదవ చెతితో లక్ష్మీదేవిని, 
కుడిచేత అభయ వర ముద్రను ధరించినవాడవు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ 
నాకు చేయూతనిమ్ము. 


Kiron Type Institute 13 


Kiron Type Institute 


2 x EE కా అక్కు! 
sv YY అగుగు ఆం! 
యా (౫) 


ఓ లక్ష్మీనృసింహ! ఒక చేతితో చక్రమును, మరియొక చేత శంఖమును, 
వేరొక యెడమ చేత లక్ష్మిని, ఇంకొక కుడిచేత అభయప్రదమైన వరదానముద్రను 
దాల్ఫ్సిన దివ్యరూపముతో దర్శనమిచ్చి నన్ను ఉద్దరించుము. 


15. సంనార సాగర నిమజ్జన ము(ముహ్యమానం 
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్‌! 
ప్రహ్లోదఖేద పరిహార పరావతార 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌! 


ఓ ప్రభూ! కరుణానిధీ! సంసార సాగరములో మునిగి మూర్చిల్లిన దీనుడనైన 
నన్ను చూడుము. ప్రహ్హాదుని దుఃఖమును తొలగించుటకు అవతార మెత్తిన ఓ 
లక్ష్మీ నారసింహా! నాకు చేయూతనిమ్ము. 

ప్రభూ! దయానిధి! కేవలం ప్రహ్హాదుని క్లేశములు తొలగించుటకై 
అవతరించిన స్వామీ, సంసారమున మునిగి మూర్చిల్లుతున్న నాకు లక్ష్మినృసింహా! 
ఏ యూత నొసగుము. 

ప్రహ్లాదుని కరుణించడానికి అవతరించిన స్వామీ, సంసారములో మునిగి 
మూర్చిల్లుతున్నాను. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 

దయగల ఓ దొరా! ప్రహ్లాదుని గాచిన ఓ అయ్యా! శేష్టములైన అవతారములు 
గలవాడా! ఓ లక్ష్మీనృసింహ! సంసారసముద్రమునబడి ఉక్కిరిబిక్కిరి అగుచున్న 
దిక్కులేని నన్ను కావాడుము. స్వామీ! నాకు చేయి అందిమ్ము. 


16. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 


వ్యానాది భాగవతపుంగవ హృన్నివాస। 
(వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస।) 
భకానురక్త పరిపాలన పారిజాత 
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్‌॥ 


Kiron Type Institute 14 


Kiron Type Institute 


NEE సాక్‌ ఉమా నిసా a 
౨౮౪౧6౦ ల అఇగుగూ లలల 


(ప్రహ్లోదుడు - నారదుడు - పరాశరుడు -పుండరీకుడు - వ్యాసుడు మొదలైన 
భక్త శేష్ణుల హృదయాలలో నివసించు వాడా! భక్తులను పాలించు కల్పవృక్షమా! 
ఓ లక్ష్మి నారసింహా! నాకు చేయూత నిమ్ము. 
క్ష్‌ లక్ష్మీనృసింహ స్వామీ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, 
అంబరీషుడు, శుకుడు, శౌనకుడు మొదలగు మహాభాగవతోత్తముల 
హృదయములందు నివసించువాడవు. నీయందనురక్తులగు భక్తులను పరి 
రక్షించుటలో కల్పవృక్షమైన వాడవు. లక్ష్మీనృసింహా! నీ చేయూత నొసగుము. 
నీవు పహ్లోద, నారద, పరాశర, పుండరీక, అంబరీష, శుక, శౌనకాది 
భాగవతోత్తముల హృదయములలో వసించువాడవు. భక్తులకు కల్పవృక్షము వంటి 
వాడవు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామీ నాకు చేయూతనిమ్ము. 
పహ్లోదుడు మొదలగు పరమభాగవతోత్తముల హృదయ సీమలయందు 
ఎడతెగక ఉండువాడా! అంతరంగ భక్తులను గావాడు కల్చ్పవృక్షమా! ఓ 
లక్ష్మీనృసింహ! నన్ను చేయిబట్టి లేవదీయుము. 
17. (యన్మాయ యోర్డితవపుః ప్రచురప్రవాహ 
మగ్నార్థమ[త్ర నివహోరు కరావలంబమ్‌!) 
లక్ష్మి నృసింహచరణాబ్దమధువతేన 
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ। 
యె తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాః- 


స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్‌॥ 
లక్ష్మీనరసింహుని పాదపద్మములందలి మకరందము నాస్వాదించు తుమ్మెద 
వంటివాడైన శంకరాచార్యునిచే ఈ సోత్రము రచించబడినది. ఏ మానవులు 
హరిభక్తులై ఈ స్తోత్రమును పఠించెదరో వారు అఖండ రూపమైన లక్ష్మీనరసింహుని 
పాదపద్మములను చేరెదరు. 
// ఇతి శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్చంకరాచార్య విరచితః 
శ్రీలక్ష్మినృసింహ కరావలంబ స్తోత్రమ్‌ // 


Kiron Type Institute 15 


Kiron Type Institute 


i : 


| 
1. 


T+ (ఎక్కడైనా తప్పలు *ంట సఫభ్యాచయుంల్‌ ఆల్షియజియవఖసినదిగా మనవి. -944 044 9050994994 1430). -* 


క్ష | 


